అథ ద్వితీయోధాకయః 
సివపురాణ పరిచయము 
సూత ఉవాచ | 


సాధు పృష్టం సాధవో వసైశబ్రలోక్య హితకారకమ్‌ | గురుం స్మృత్వా 
భవత్సే హాద్వక్ష్యై తచ్చుణుతాదరాత్‌ || 1 


వేదాంత సార సర్వస్వం పురాణం శెవముత్తమమ్‌ | 
సర్వాఫిఘోద్దారకరం పరత పరమార్దదమ్‌ || 2 


కలికల్మష విధ్వంసి యస్మిన్‌ శివయశః పరమ్‌ | విజృంభ#*#త 
సదా విపాశ్చతుర్వగ ఫలప్రదమ్‌ || 3 


తస్యాధ్యయన మాతేణ పురాణస్య ద్విజోత్తమాః | సర్వోతమస్య 
శెవస్య తే యాస్యంతి సుసధతిమ్‌ || 4 


సూతుడిట్లు పలికెను- 


ఓ సాధువులారా! మీకు, ముల్లోకములకు హితమును కలిగించే 
యుక్తమగు ప్రశ్నను అడిగితిరి. గురువును స్మరించి, మీ యందలి 
మెతివలన చెప్పెదను గాన, ఆదరముతో వినుడు (1). 
శివపురాణము నందు ఉపనిషత్సారమంతయూ గలదు. ఇది 
ఉత్తమమైన పురాణము. సర్వ పాపరాశుల నుండి మానవుల 
నుదరించి, దేహత్యాగానంతరము పరమ పురుషార్థమగు మోక్షము 
నిచ్చును (2). ఓ విప్రలారా! దీని యందు కలిదోషములను 
వినాశము చేయునటేయు, ధర్మార్ల కామమోక్షములనే నాల్లు 
పురుషార్రములను ఇచ్చునట్టియు, సర్వోత్కృష్టమైన శివుని కీర్తి 
అంతటా విజృంభించి యుండును(3). ఓ (బాహ్మణోతములారా! ఈ 
పురాణమును అధ్యయనము చేసినంత మాత్రాన, మానవులు 
సర్వశేషుడగు శివభకుడు పాందే ఉత్తమగతిని పొందగలరు (4). 





తావద్విజృుంభ**తే పాపం [బహ్మహతా$ పురస్సరమ్‌ | 
యావచింవపురాణం హినోదేష్యతి జగత్యహో || 5 


తావత్కిల మహోత్పాతాః సంచరిష్యుంతి నిర్చ్భయాః | 
యావచ్చివపురాణం హినోదేష్యతి జగత్యహో || 6 


తావత్సుర్వాణి శా|స్తాణి వివదంతి పరస్ప్పరమ్‌ | యావచ్చివ 
పురాణం హి నోదేష్యుతి జగత్యహో || 7 


తావత్స్వరూపం దుర్చ్పోధం శివస్య మహతామపి | యావచ్చివ 
పురాణం హి నోదేష్యతి జగత్యహో || 8 


నివపురాణము లోకములో ప్రచారమును పాందునంతవరకు 
మాత్రమె (బహ్మహతాది పాపములు పబలియుండును. ఎమి 
ఆశ్చర్యము! (5). శివపురాణము లోకపియము కానంతవరకు 
మాత్రమే, ఘోరవిపత్తులు నిరాటంకముగా 
సంభవించును(6).2వపురాణము జనాదరణ వాందనంత వరకు 
మాత్రమే, శాస్త్రములన్నియూ ఒకదానితో నొకటి పోటీ 
పడుచుండును (7). అంతవరకు మాత్రమె శివుని తత్త్వము 
మహాత్ములకు కూడ తెలియ రాకుండ నుండును(8). 


తావద్యమ భటాః [కూరాః సంచరిష్యంతి నిరృయాః | యావచ్చివ 
పురాణం హినోదేష్యతి జగత్యహో || 9 


తావత్సుర్వ పూరాణాని ప్రగర్హ్దంతి మహీతలే | యావచ్చివ పూరాణం 
హినోదోష్యుతి జగత్యహో || 10 


తావత్సర్వాణి తీర్దాని వివదంతి మహీతలే | యావచ్చివ పురాణం 
హినోదేష్యతి జగత్యహో || 11 


తావత్సర్వాణి మం|(తాణి వివదంతి మహీతలే | యావచ్చివ 
పురాణం హినోదేష్యతి మహీతలే || 12 


తావత)ర్వాణి క్షేతాణి వివదంతి మహీతలే | యావచ్చివ పురాణం 
హినోదేష్యతి మహీతలే || 13 


నివపురాణము లోకములో తన మహిమను చూపనంతవరకు 
మాత్రమే, ఈ లోకములో క్రూరులగు యమభటులు నిరయముగ 
సంచరించదరు (9); ఇతర పురాణములన్నియూ 


గర్జించుచుండును (10); పుణ్యతీర్షము లన్నియు పరస్పరము 
తగవులాడును (11); మంతములన్నియూ ఒకదానితో మరియొకటి 
పోటీపడును (12) ; పుణ్యక్షేతము లన్నియూ పరస్పరము స్పర్ణను 
కలిగియుండును (13). 


తావత్సర్వాణి పీఠాని వివదంతి మహీతలే। యావచ్చివ పురాణం హి 
నోదేష్యతి మహీతలే || 14 


తావత్సర్వాణి దానాని వివదంతి మహీతలే | యావచ్చివ పురాణం 
హి నోదేష్యుతి మహీతలే || 15 


తావత్సుర్వే చ తే దేవా వివదంతి మహీతలే | యావచ్చివ పురాణం 
హినోదేష్యతి మహీతలే || 16 


తావత్సుర్వే చ సిద్దాంతా వివదంతి మహీతలే | యావచ్చివ 
పురాణం హినోదేష్యతి మహీతలే || 17 


నివ పురాణము యొక్క మహిమ లోకములో (పకటము కానంత వరకు 
మాత్రమే, సర్వపీఠములు, సర్వదానములు, సర్వదేవతలు 
మరియు సర్వ సిదాంతములు ఒకదానితో మరియొకటి 
గొపుదనము కొరకై తగవులాడును (14-17). 


అస్య శెవపురాణస్య కీర్తన శవణాత్‌ ద్విజాః | ఫలం వకుం న 
శక్నోమి కార్త్‌ స్నే$న మునిసత్తమాః || 18 


తథాపి తస్య మహాత్యం వక్షేs కించిత్తు వోనఘాః | చితమాధాయ 
శృణుత వ్యాసేనోక్తం పురా మమ || 19 


ఏత చివ పురాణం హిశ్లోకం శ్లోకార్లమేవ చ | యః పరేద్బక్తి 
సంయుక్తస్స పాపాన్మచ్యత క్షణాత్‌ || 20 


ఏత చ్చివ పురాణం హియః ప్రత్యహమతంధదదితః | యథాశక్తి 
పలఠేదృుక్తాస జీవన్ముక ఉచ్యతే || 21 


ఎత చ్చివ పురాణం హి యో భక్తార్చ యతే సదా | దిన 
దిన్వేశ్వమేధనస్య ఫలం [పాప్పోత్య సంశయమ్‌ || 22 


ఎత చివ పురాణం యస్సాధారణ పదెచ్చయా | అన్యతః 
శృణుయాత్సోఃపి మతో ముచ్యేత పాతకాత్‌ || 23 


ఓ దిోజులారా! ఈ శనివపురాణమును చెప్పుట వలన, వినుట వలన 
లభించే ఫలమును నేను పూర్తిగా చెప్పజాలను (18). ఓ ముని 
శేష్ణులారా! అయిననూ, నను దాని మహాత్మ్యమును కొంతవరకు 
చెప్పెదను. ఓ పుణ్యాత్ములారా! మీరు మనస్సును లగ్నము చేసి 
వినుడు. దీనిని పూర్వము నాకు వ్యాసుడు చెప్పియుండెను (19). 
ఈ శివపురాణములోని ఒక శ్లోకమును గాని, దానిలో సగభాగమును 
గాని ఎవరైతే భక్తితో పరించునో, అట్టి వ్యక్తి క్షణములో పాపము 
నుండి విముకుడగును (20). ఈ శివపురాణమును ఎవరైతే 
(ప్రతిదినము సోమరితనమును వీడి శక్తి మేరకు భక్తితో పరించెదరో, 
అటివాడు జీవన్నుకు డనబడును (21). ఈ శివపురాణమును 
ఎవరైతే ప్రతిదినము భక్తితో పూజించునో, వానికి 
అశ్వమేధయాగమును చేసిన ఫలము లభించుననుటలో 
సందియము లేదు (22). ఈ శివపురాణమును ఎవరైతే లౌకికమగు 
పదవిని గోరి, ఇతరుని నుండి వినునో, అటి పదవీకాంక్ష గల వ్యక్తి 
కూడ పాపము నుండి విముకుడగును (23). 


ఎత చివ పురాణం యా నమన్సుర్యాద దూరతః | సర్వదెవారున 
ఫలం స [పాప్పోతి న సంశయః || 24 


ఏత చ్చివ పురాణం వై లిఖితా పుస్తకం స్వయమ్‌ | యో 
దదాచివభ**కే భ్యస్తన్య పుణ్యఫలం శృణు || 25 


అధీతేష చ శా(స్తేష వేదేషు వ్యాకృతేషు చ | యత్పలం దుర్లభం 
లోకే తత్పులం తన్య సంభ*#*వేత్‌ || 26 


ఎత చివ పురాణం హి చతుర్దశ్యాముపోషితః | శివభక సభాయాం 
యో వ్యాకరోతి స ఉత్తమః || 27 


పత్యక్షరం తు గాయత్రీ పురశ్చర్యాఫలం లభేత్‌ | ఇహ 
భుక్తాఃఖీలాన్‌ కామానంతే నిర్వాణతాం వజేత్‌ || 28 


ఉషోషితశృతుర్దశ్యాం రా|తౌ జాగరణా న్వితః | యః 
పఠేచ్చ్చుణుయాద్వాపి తస్య పుణ్యం వదామ్యహమ్‌ || 29 


కురుక్షేతాది నిఖిల పుణ్యతీర్దేష్వునేకశః | ఆత్ముతుల్యధనం 
సూర్యగహణ సర్వతోముఖ || 30 


విడేభ్యో వ్యాసముఖ్యీభ్యో దత్త్వా యత్సలమశ్నుతే | తత్పులం 
సంభ*:*౫వేత్తస్వ సత్యం సత్యం న సంశయః || 31 


ఎవరైతే ఈ శివపురాణము దగ్గరకు వచ్చి నమస్కరించునో, వానికి 
దేవతల నందరిని పూజించిన ఫలము లభించుననుటలో 
సందియము లేదు (24). ఈ శివపురాణమును ఎవరైతే 
స్వయముగా వ్రాసి, శివభక్తులకు ఇచ్చునో, అట్టివాని 
పుణ్యఫలమును వినుము (25). శాస్త్రములను, వేదములను 
అధ్యయనము చేసి, ప్రవచనము చేయుట వలన ఇహలోక 
దుర్త్గభశ*మైన ఎట్టి ఫలము లభించునో, వానికి అటి ఫలము 
లభించును (26). ఎవరైతే చతుర్దశినాడు ఉపవాసము చెసి 
నివభకుల సభలో ఈ శివపురాణమును ప్రవచనము చేయునో, అట్టి 
ఉత్తముడు (27) పలికే ప్రతి అక్షరమునకు గాయి 
మంతపురశృరణ (అక్షరలక్షలను జపించుట) యొక్క ఫలమును 
పొందును. మరియు, ఈ లోకములో కామనల నన్నిటినీ 
అనుభవించి, దేహపాతము తరువాత మోక్షమును పాందును(28). 
ఎవరైతే, చతుర్దశినాడు ఉపవాసముండి, రాతి జాగరణము చెసి, 
దీనిని చదువునో, లేదా వినునో, అట్టి వానికి లభించు పుణ్యమును 
వివరించెదను (29). కురుక్షేతము మొదలగు పుణ్యతీర్షములలో 
సంపూర్ణ సూర్యగహణము నాడు అనేక పర్యాయములు తన 
బరువుతో సమానమైన ధనమును (30), వ్యాసుడు మొదలగు 
(బాహ్మణులకు ఇచ్చినచో ఏ ఫలము లభించునో, ఆ ఫలము 
ఈతనికి లభించును. ఇది ముమ్మాటికీ సత్యము. సందేహము లేదు 
(31). 


ఎత చ్చివ పురాణం హి గాయత యో హ్యహర్నిశమ్‌ | ఆజ్ఞాం తస్య 
పతీక్షేరన్‌ దేవా ఇందపురోగమాః || ౩2 


ఎత చ్చివ పురాణం యః పఠన్‌ శృణ్వన్‌ హి నిత్యశః | 
యద్యత్కరోతి సత్కర్మ తత్కోటి గుణితం భ*#**#వేత్‌ || 33 


సమాహితః పఠేద్యస్తు తత శీ రుదసంహితామ్‌ | స బహ్మమఘొొంపి 
పూతాత్మా (తిభిరేవ దినైర్పవేత్‌ || 34 


తాం రుదసంహితాం యస్తు ఖరవప్రతిమాంతికే | తిః పరేత్‌ 
(ప్రత్యహం మౌనీ స కామాన ఖిలాన్‌ లభేత || 35 


తాం రుదసంహితాం యస్తు న పరేద్వట బిల్వయోః | ప్రదక్షిణాం 
(పకుర్వాణో [బహ్మహతా; నివర్తతే || 36 


ఈ శివపురాణమును రా।|తింబవళు గానము చేయువాని ఆజ్ఞ కొరకు 
ఇందాది దేవతలు వేచియుందురు (32). ఈ శివపురాణమును 
నిత్యము పరించే, వినే వ్యక్తి ఎ పుణ్యకార్యమును చేసిననూ, దాని 
ఫలము కోటి రెట్లు అగును (33). దాని యందలి రుదసంహితను 
మనసు) లగ్నముచేసి పఠించే వ్యక్తి బహ్మహత్యను చెసిన 
వాడైననూ మూడురోజులలోనే పవ్మితమైన అంతఃకరణము 
కలవాడగును (34). ఎవరైతే ఆ రుదసంహితను ప్రతిదినము 
మౌనియై మూడు పర్యాయములు భైరవ (శివుని ఒకానొక రూపము) 
(ప్రతిమ వద పరించునో, వానికి కామనలన్నియూ లభించును 
(35). ఎవరైతే మరిచెట్టును, మారేడు చెట్టును ప్రదక్షిణము చేస్తూ, 
ఆ రుదసంహితను పరించునో, అటివాని [బహ్మహత్యాదోషము 
తొలగిపోవును (36). 


కైలాస సంహితా తత తతోపి పరమా స్మృతా | (బహ్మస్వరూపిణీ 
సాక్షాతర్పణవార్డ [(ఏపకాశికా || 37 


కైలాస సంహితాయాస్తు మహాత్మ్యం వేత్తి శంకరః | కృత్స్నం తదర్గం 
వ్యాసశ్చ తదర్గం వేద్మ్యుహం ద్విజాః || 38 


తత కించిత్‌ ప్రవక్ష్యామి కృత్సుం వకుం న శక్యతే | యద్‌ జ్ఞాత్వా 
తత్‌ క్షణాల్లోకశ్చిత్త శుది మవాప్నుయాత్‌ || ౩9 


దానిలోని కైలాస సంహిత ఇంకనూ పవితమైనది. సాక్షాత్తుగా 
వేదము ఆ సంహితగా రూపుదాలినది. దానిలో ఓంకారము యొక్క 
అర్థము నిరూపింపబడినది (37). కైలాస సంహిత యొక్క 
పూర్తమాహాత్యుమును శంకరుడు యురుంగును. దానిలో సగము 
వ్యాసునకు తెలియును. ఓ (బాహ్మణులారా! వ్యాసునకు తెలిసిన 
దానిలో సగము నాకు తెలియును (38). నేను దానిలో కొంత 
చెప్పెదను. పూర్తిగా చెప్పుట సంభవము కాదు. ఆ సంహితను 
యొరింగిన మరుక్షణులో మానవుడు చిత్తశుద్దిని పొందును (39). 


న నాశయతి యత్పాపం సా రౌదీ సంహితా ద్విజాః | తన్న 
పశ్యామ్యహం లోకే మాగమాణోsపి సర్వదా || 40 


నివేనోపనిషత్సింధు మంథానోత్సాదితాం ముదా | 
కుమారాయార్పితాం తాం వై సుధాం పీత్వామరో భ#*వేత్‌ || 41 


(బహ్మహత్యాది పాపానాం నిష్కృతిం కర్తుముద్యతః | మాసమా(తం 
సంహితాం తాం పరితాః ముచ్యతే తతః || 42 


దుషిర్పతి(గహ దుర్చోజ దురాలాపాది సంభవమ్‌ | పాపం సకృత్‌ 
కీర్తనేన సంహితా సా వినాశ#**#*యేత్‌ || 43 


సివాలయే బిల్వవనే సంహితాం తాం పరేత్తు యః | న తత్పల 
మవాప్పోతి యద్వాచో పిన గోచరే || 44 


సంహితాం తాం పఠన్‌ భక్త్యా యః శాదె భోజయేత్‌ ద్విజాన్‌ | తస్య 
యే పితరస్సర్వే యాంతి శంభోః పరం పదమ్‌ || 45 


చతుర్తశ్యాం నిరాహారో యః పరేత్సుంహితాం చ తామ్‌ | బిల్వమూలే 
సివస్సాక్షాత్సు దౌవైశు ప్రపూజ్యతే || 46 


ఓ (బాహ్మణులారా! ఆ రుద సంహిత నాశనము చేయలేని పాపము 
లోకములో ఎంత వెదికినా నాకు కనబడలేదు (40).శివుడు 
ఉపనిషత్తులనే సము[దమును మధించగా పుట్టిన రుదసంహిత 
అనే అమృతమును కుమారస్వామికి అర్పించెను. ఆ 
అమృతమును పానము చేసినవాడు (అనగా రుదసంహితను 


పరించినవాడు) అమరుడగును (41). బహ్మహత్య మొదలగు 
పాపముల నుండి నిష్కృతిని గోరు వ్యక్తి నెలరోజులు ఆ సంహితను 
పరించినచో, పాపముల నుండి విముక్తి కలుగును (42).ఈ 
సంహితను ఒక్కసారి పఠించినచో, దుష్టదానములను స్వీకరించిన 
పాపము, తినకూడని ఆహారమును టినిన పాపము, పలుకకూడని 
పలుకులను పలికిన పాపము ఇత్యాది పాపములు నశించును 
(43). శివాలయములోని మారేడు వనములో ఆ సంహితను 
పరించువానికి కలుగు ఫలము మాటలతో వర్ణించుట అసంభవము 
(44). ఎవరైతే శ్రాధము నందు ఆ సంహితను భక్తితో పఠిస్తూ, 
[బాహ్మణులకు భోజనము పెట్టునో, వాని పితరులందరు శివుని 
పరమపదమును పొందెదరు (45). ఎవరైతే చతుర్దశినాడు 
ఉపవాసముండి, మారేడు చెట్టు మూలమునందు ఆ సంహితను 
పరించునో, అట్టి వ్యక్తి సాక్షాత్తు శివుడే. దేవతలు కూడ ఆతనిని 
పూజింతురు (46). 


అన్యాపి సంహితా తత సర్వకామ ఫలప్రదా | ఉభే విశి్నా విజైేయే 
లీలా విజ్ఞానపూరితే || 47 


తదిదం శెవమాఖ్యాతం పురాణం వేదసమ్మితమ్‌ | నిర్మితం 
తచ్చివేనైవ ప్రథమం [బహ్మసంమితమ్‌ || 48 


విద్యెశం చ తథా రౌ(దం వైనాయక మధథాౌమికమ్‌ | మాతం 
రు[దైకాదశకం కైలాసం శతర్నుదకమ్‌ || 49 


కోటి రుద సహ(సాద్యం కోటిరుదం తథైవ చ | వాయవీయం 
ధర్మసంజ్ఞం పురాణమితి భేదతః || 50 


దాని యందు కోరిన ఫలముల నన్నిటినీ ఇచ్చే మరికొన్ని 
సంహితలు కూడ గలవు. ముఖ్యముగా శివుని లీలలను వర్ణించిన 
రెండు సంహితలు చాల గొప్పవి (47).ఈ శివపురాణము వేదముతో 
సమానమైనదని చెప్పబడును. వేదతుల్యమగు దీనిని ముందుగా 
నివుడే నిర్మించెను (48). దీని యందు విద్యోేశ్వర, రుద, వినాయక, 


ఉమా, మాతృ, ఏకాదశ రుద, కైలాస, శతరుద (49), కోటిరుద, 
సహన కోటిరుద, వాయు, ధర్మసంహితలు అనే ఖండములు 
గలవు (50). 


సంహితా ద్వాదశ మితా మహాపుణ్యతరా మతా | తాసాం సంఖ్యాం 
(బువే విప్రాః శృణుతాదరతోఃఖీలమ్‌ || 51 


విద్యశం దశసాహసం రుదం వైనాయకం తథా | ఇమం 
మాతృపురాణాఖ్యం ప్రత్యేకాష్టసహసకమ్‌ || 52 


తయోదశ సహసం హి రుదైకాదశకం ద్విజాః | షట్‌ సహసం 
చకైలాసం శతరుదం తదర్గకమ్‌ || 53 


కోటిరుదం |(తిగుణిత మేకాదశ సహ(సకమ్‌ | సహ[న కోటి రుదాఖ్య 
ముదితం గంధసంఖ్యయా || 54 


వాయవీయం భాభీశతం ధర్మం రవి సహ(సకమ్‌ | తదేవం లక్ష 
సంఖ్యాకం శవం సంఖ్యూవిభేదతః || 55 


ఈ పన్నెండు సంహితలు మహాపుణ్యప్రదములు. ఓవిిప్రులారా! 
వాటిలోని శ్లోకసంఖ్యను చెప్పెదను. ఆదరముతో సంపూర్ణముగా 
వినుడు (51). విద్యేశ్వర సంహితలో పదివేలు, రుద, వినాయక, 
ఉమా, మాతృ సంహితలలో ఒక్కొక్కటి ఎనిమిది వేలు (52). 
ఏకాదశ రుద సంహితలో పదమూడువేలు, కైలాస సంహితలో 
ఆరువేలు, శతరుద సంహితలో మూడువేలు (53), కోటి రుద 
సంహితలో తొమ్మిదివేలు, సహస కోటి రుదసంహితలో 
పదకొండువేలు (54), వాయు సంహితలో నాలుగువేలు, 
ధర్మసంహితలో పన్నాండువేలు, వెరసి లక్ష శోకములు ఈ 
నివపురాణములో గలవు (55). 


వ్యాసేన తత్తు సంక్షిప్తం చతుర్వింశత్స హ(సకమ్‌ | శెవం తత 
చతుర్థం వై పురాణం సప్త సంహితమ్‌ || 56 


నివే సంకల్పితం పూర్వం పురాణం గంథధసంఖ్యయా | శతకోటి 
[ప్రమాణం హి పురా సృషజ్టా సువిస్తృుతమ్‌ || 57 


వ్యస్తేష్టాశధా దైవ పురాణ ద్వాపరాదిషు | చతుర్గక్షేణ సంక్షిస్తై 
కృతే ద్వాపాయనాదిభిః || 58 


ప్రోకం శివపురాణం హి చతుర్వింశత్సుహస్రకమ్‌ | శ్లోకానాం 
సంఖ్యయా సప్తసంహితం [బబహ్మసమ్మితమ్‌ || 59 


వ్యాసుడు దానిని సంక్షేపము చేసి, ఏడు సంహితలు, ఇరువది 
నాలుగువేల శోకములు గల శివపురాణమును నిర్మించెను. ఆది 
పురాణములలో నాఖవది (56). శివుడు సృష్ట్యాది యందు 
వందకోట్ల శ్లోకములతో కూడిన, మిక్కిలి విస్తృుతమైన ఒకే 
పురాణమును నిర్మించెను(57). ద్వాపరాది యుగములలో దానిని 
కృష్ట్ణద్వైపాయనాది మహర్షులు నాలుగు లక్షల శోకములకు 
కుదించి, పద్దొనిమిది పురాణములుగా విభాగము చేసిరి 
(58).వేదతుల్యమగు శివపురాణములో ఏడు సంహితలు, ఇరువది 
నాలుగువేల శోకములు గలవు (59) 


విద్యోశ్వరాఖా త[తాద్యా రౌదీ జేయా ద్వితీయకా | తృతీయా 
శతరుదాఖ్యా కోటిరుదా చతుర్తకా || 60 


పంచమీ చైవ మౌమాఖ్యా షష్టీ కైలాస సంజైికా | సప్తమీ 
వాయవీయాఖ్యా స్పు*#::వం సంహితా మతాః।| 61 


స సప్త సంహితం దివ్యం పురాణం శివసంజ్ఞకమ్‌ | వరీవర్తి 
[బహ్మతుల్యం సర్వోపరి గతిప్రదమ్‌ || 62 


ఏత చ్చివ పురాణం హి సప్త సంహితమాదరాత్‌ | పరిపూర్ణం 
పఠేద్యస్తు స జీవన్నుక్త ఉచ్యతే || 63 


శుతెిస్మృతి పురాణ తి హాసాగమశతాని చ | ఎత చ్చివ పురాణస్య 
నార్తంత్యల్పాం కలామపి || 64 


దాని యందు మొదటిది విద్యేశ్వర సంహిత. రెండవది 
రుదసంహిత. మూడవది శతరుద సంహిత. నాభవది కోటిరుద 
సంహిత (60). ఐదవది ఉమాసంహత. ఆరవది కైలాస సంహిత. 
ఏడవది వాయుసంహిత (61). ఏడు సంహితలతో కూడినది, 


వేదముతో సమానమైనది, సర్వ[శేషమగు మోక్షరూప సధతిని 
ఇచ్చునది, దివ్యమైనది అగు శివపురాణము సర్వోత్కర్తగా నున్నది 
(62). ఏడు సంహితలతో కూడిన ఈ శివపురాణమును పూర్తిగా 
పఠించు వ్యక్తి జీవన్ముకుడగును (63). శుతులు,స్మృతులు, 
పురాణములు, ఇతిహాసములు, అగమములు వందలాదియైననూ 
ఈ శివపురాణము యొక్క మహిమలో చిన్న అంశమునకైననూ 
సాటిరావు (64), 


శెవం పురాణ మమలం శివకీర్తితం తత్‌ వ్యాసేన శెవపవణ న 
సంగృహీతమ్‌ | 65 


సంక్షేపతః సకల జీవగణోపకారే తాపతయఘ్న మతులం శివదం 
సతాం హి || 


వికెతవో ధర్మ ఇహ ప్రగీతో వేదాంత విజానమయః ప్రధానః | 


అమత్సరాంతర్వుధ వేద్య వస్తు సత్‌ క్‌ ప మ।తైవ (త్రివరయుక్తమ్‌ 
|| 66 


శెవం పురాణతిలకం ఖలు సతురాణం వేదాంత వేద విలసత్పుర 
వస్తుగీతమ్‌ | 


యో వై పరేచ్చ శృణుయాత్సరమాదరేణ శంభుప్రియస్స హి 
అభేత్పరమాం గతిం వై || 67 


ఇతి భీ శివ మహా పురాణ విద్యేశ్వర సంహితాయాం 
ద్వితీయోధ్యాయః (2) 


నివ నిర్మితమైన ఈ పవిిత పురాణమును శివభక్తాగగణ్యుడగు 
వ్యాసుడు [గహించి, సర్వమానవాళికి ఉపకారమును చేయగోరి, 
సంక్షిప్తము చేసెను. సాటిలేని ఈ పురాణము ఆధిదైవిక, 
ఆదిభాతెక, ఆధ్యాత్మిక దుఃఖములను పోగొల్ప, సత్పురుషులకు 
మంగళముల నిచ్చును (65). దీనియందు ప్రధానముగా 
ఉపనిషత్‌ర్పతిపాదితమైన మోక్ష ధర్హుము నిర్హుష్టముగా 
పతిపాదింపబడినది. మాత్సర్యము లేని బుద్దితో విద్వాంసులు 


తెలియదగిన పరమాత్మ తత్త్వము, శేష్టమగు మంత్రములు, 
మరియు ధర్మార్త కామములనే పురాషార్థములు కూడ దీని యందు 
వర్ణింపబడినవి (66). పురాణములలో [శేషమైన ఈ 
నివపురాణములో, ఉపనిషత్తుల యందు, వేదము నందు 
(ప్రతిపాదింపబడే పరమాత్మతత్త్వము గానము చేయబడినది. దీనిని 
గొప్ప ఆదరముతో పఠించువాడు శివని ీతికి పాత్రుడై పరమగతిని 
పొందును (67). 


శి శివ మహా పురాణములో విద్యేశ్వర సంహిత యందు రెండవ 
అధ్యాయము ముగిసినది, 


